శ్రీ లక్షీ కుబేర పూజా విధానం 


పునః సంకల్పం - 

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ సహకుటుంబస్య మమ చ 

సర్వేషాం క్షేమ స్టె్య్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టశ్వర్యాభివృద్ధ శర్దం 

పుత్రపౌత్ర అభివృద్ధ్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం ధన కనక వస్తు వాహన ధేను కాంచన 

సిద్యురం రాజద్వారే సర్వానుకూల్య సిద్ద్యర్లం మమ మనశ్రింతిత సకల కార్య అనుకూలతా 
ధిశీథ వ వ ప గధిశీథ ల 

సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ సూక్త విధానేన శ్రీ లక్ష్మీ కుబేర షోడశోపచార పూజాం 

కరిష్యే || 


అస్మిన్‌ బింబే సాంగం సాయుధం సవాహనం సపరివారసమేత శ్రీ లక్ష్మీ కుబేర స్వామినం 


ఆవాహయామి స్థాపయామి పూజయామి [| 


ధ్యానం — 


ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః || 
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యసమృద్ధిం మే దేహి 
దాపయ స్వాహా || 


ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ధ్యాయామి | 


ఆవాహనం -- 


హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్‌ | 


శ్రీ లక్ష్మీ కుబేర పూజా విధానం www.HariOme.com Page 1 


చన్టాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ || 


ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ఆవాహయామి | 


ఆసనం -- 


తాం మ ఆవహ జాతవేదో లక్షీమనపగామినీమ్‌ | 
యస్యాం హిరణ్యం వినేయం గామశ్వం పురుషానహమ్‌ || 


ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి | 


పాద్యం కా 
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీమ్‌ | 
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీర్ణుషతామ్‌ || 


ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి | 


అర్హ్యం -- 
కాం సోస్మితాం హిరణ్యప్రాకారామారాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్‌ | 
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్‌ || 
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః హస్తయోః అర్హ్యం సమర్పయామి | 
_ యె 
ఆచమనీయం - 
చన్లాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్‌ | 
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే౭లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే || 


ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి | 


శ్రీ లక్ష్మీ కుబేర పూజా విధానం www.HariOme.com Page 2 


స్నానం - 


ఆదిత్యవర్ణే తపసో౭_ధిజాతో వనస్పతిస్తవ వృక్షో౭.థ బిల్వః | 

తస్య ఫలాని తపసా నుదన్తు మాయాన్తరాయాశ్ల బాహ్యా అలక్ష్మీః || 

ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః శుద్దోదక స్నానం సమర్పయామి | 
ధి 


స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి | 


వస్తం -- 

వా... 

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ | 

ప్రాదుర్దూతో౭స్మి రాష్ట్రే౭.స్మిన్‌ కీర్తిమృద్ధిం దదాతు మే || 

ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః వస్తార్లం అక్షతాన్‌ సమర్పయామి | 
యజ్లోపవీతం - 

అవను 

క్షుత్సిపాసామలాం జ్యేష్టామలక్షీం నాశయామ్యహమ్‌ | 
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్జుద మే గృహాత్‌ || 


ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః యజ్లోపవీతార్లం అక్షతాన్‌ సమర్పయామి | 
ఇ అ 


గంధం - 
గంధద్వారాం దురాధర్నాం నిత్యపుష్టాం కరీషిణీమ్‌ | 

ఈశ్వరీగ్‌ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్‌ || 

ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి | 

ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః హరిద్రా కుంకుమ కజ్జల కస్తూరీ గోరోజనాది సుగంధ 


ద్రవ్యాణి సమర్పయామి | 


శ్రీ లక్ష్మీ కుబేర పూజా విధానం www.HariOme.com Page 3 


ఆభరణం -- 
మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి | 
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః || 


ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ఆభరణార్థం అక్షతాన్‌ సమర్పయామి | 


పుష్పాణి క్‌ 
కర్టమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ | 


శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్‌ || ౧౧ || 
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి | 


ధూపం -- 


oA 9 
ఆపః సృజన్లు స్ని 


గాని చిక్లీత వస మే గృహే | 

ఛి మసి. 
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే || 
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ధూపం ఆఘ్రాపయామి | 
దీపం - 
ఆర్హాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీమ్‌ | 
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ || 


ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః దీపం దర్శయామి | 


నైవేద్యం — 


ఆర్రాం యః కరిణీం యష్టిం పిజలాం పద్మమాలినీమ్‌| 
© ౧ శి 


శ్రీ లక్ష్మీ కుబేర పూజా విధానం www.HariOme.com Page 4 


చన్టాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ || 


ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః నైవేద్యం సమర్పయామి | 


ఓం భూర్చువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్‌ | 

భర్గో దేవస్య ధీమహి | 

ధియో యోనః ప్రచోదయాత్‌ || 

సత్యం త్వా బుతేన పరిషించామి (బుతం త్వా సత్యేన పరిషించామి) 
అమృతమస్తు | అమృతోపస్తరణమసి | 

ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా | ఓం వ్యానాయ స్వాహా | 

ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా | 

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అమృతాపిధానమసి | 
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తా ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | 


శుద్దాచమనీయం సమర్పయామి | 


తాంబూలం -- 

తాం మ ఆవహ జాతవేదో లక్షీమనపగామినీమ్‌ | 

యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో౭_శ్వాన్విన్లేయం పురుషానహమ్‌ || 
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః తాంబూలం సమర్పయామి | 

నీరాజనం -- 

సంన్రూజం చ విరాజంచాభి శ్రీర్‌ యాచనో గృహే | 

లక్ష్మి రాష్టస్య యా ముఖే తయా మా సంసృజామసి | 

కర్పూరదీపతేజస్త్వం అజ్ఞానతిమిరాపహ | 


శ్రీ లక్ష్మీ కుబేర పూజా విధానం www.HariOme.com Page 5 


దేవ ప్రీతికరం చైవ మమ సౌఖ్యం వివర్ణయ || 

సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు | 

నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు || 

ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి | 


నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి | నమస్కరోమి | 


మంత్రపుష్పం - 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః || 


ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యసమృద్ధిం మే దేహి 
దాపయ స్వాహా || 

ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే | 

నమో వయం వైశ్రవణాయ కుర్మహే | 

స మే కామాన్మామకామాయ మహ్యమ్‌ | 

కామేశ్వరో వైశ్రవణో దదాతు | 

కుబేరాయ వైశ్రవణాయ | 

మహారాజాయ నమః || 


ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి | 


ఆత్మప్రదక్షిణ నమస్కారం -- 
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ 
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే | 


పాపో౭ హం పాపకర్మా౭.హం పాపాత్మా పాపసంభవ | 


శ్రీ లక్ష్మీ కుబేర పూజా విధానం www.HariOme.com Page 6 


త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సలా | 
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ | 
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీ లక్ష్మీ కుబేర | 


ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి | 


సాష్టాంగ నమస్కారం -- 

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా | 

పద్ద్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే || 
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః సాష్టాంగ నమస్కారాన్‌ సమర్పయామి | 
పునః పూజా -- 

ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ఛత్రమాచ్చాదయామి | 

ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః చామరైర్వీజయామి | 

ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః నృత్యం దర్శయామి | 

ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః గీతం శ్రావయామి | 

ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ఆందోఆికానారోహయామి | 
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః అశ్వానారోహయామి | 

ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః గజానారోహయామి | 


సమస్త రాజోపచారాన్‌ దేవోపచారాన్‌ సమర్పయామి | 


క్షమా ప్రారన - 
అమా... 

అపరాధ సహస్రాణి క్రియంతే౭_ హర్న్షిశం మయా | 
దాసో౭_యమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర | 


శ్రీ లక్ష్మీ కుబేర పూజా విధానం www.HariOme.com Page 7 


ఆవాహనం న జానామి న జానామి విసర్జనం | 
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వర | 
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర | 


యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే | 


అనయా శ్రీసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవాన్‌ 


సర్వాత్మకః శ్రీ లక్ష్మీ కుబేర స్వామీ సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు || 


ఉద్వాసనం = 
యజేన యజమయజన దేవాః | 
a a 
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్‌ | 
తే హ నాకం మహిమానః సచన్తే | 
యత్ర పూర్వే సాధ్యాః సన్తి దేవాః || 
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః యథాస్థానం ప్రతిష్టాపయామి | 


శోభనార్థే పునరాగమనాయ చ | 


తీర్థప్రసాద గ్రహణం -- 
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం || 
సమస్తపాపక్షయకరం శ్రీ లక్ష్మీ కుబేర పాదోదకం పావనం శుభం || 


శ్రీ లక్ష్మీ కుబేర ప్రసాదం శీరసా గృహ్లామి | 
ణ 


ఓం శాంతిః శాంతిః శాంతిః | 


శ్రీ లక్ష్మీ కుబేర పూజా విధానం www.HariOme.com Page 8 


